సముద్రస్మాన విధి 


సింధు తీరం ప్రాప్య," సము(ద్రతీరమును చేరవలెను. 

తత్ర ధనుర్భాణాౌ OMS, అచట (ఇసుక/మట్టిలో) ధనుస్సును, 
బాణమును (వ్రాయవలెను. 

తన్మధ్యే ఇదం శ్లోకం లిఖితా - వాటిమధ్యలో ఈ (క్రింది శ్లోకమును 
లీథింపవలెను- 


si రఘువీర పదాంభోజ పవితీకృత పాంసవే | 
దశకంఠ శిరచ్చేద హేతవే సేతవే నమః ॥ 


పురాణాచమనం కృత్వా” 1 తతః సృత్యాచమనం కృత్వా ॥ 
ప్రాణానాయమ్య ॥ (పురాణాచమనము చేసి, పిమ్మట స్మృత్యాచమును 
చేయవలెను. పిదప ముమ్మారు |ప్రాణాయామమును చేయవలయును. ఆ తర్వాత 
సంకల్పమును చెప్పవలెను.) 


1. అశ్వత్థసాగరౌ సవ్యౌ 1 న స్పృష్టవ్యౌ కదాచన । 

అశ్వత్థం మందవారే తు 1 సాగరం పర్వణి syed I 

(అనగా - రావిచెట్టు, సము(ద్రము అను ఈ రెండూ సేవింపదగినవి. కాని, వాటిని 
ముట్టరాదు. అయితే శనివారమునాడు రావిచెట్టును, పున్నమి, అమావాస్యలయందు 
సాగరమును స్పృశింపవచ్చును.) 
2. అత్ర సముద్రోదకే నాచమునం న కార్యం 1 కింతు 1 ఉదకాంతరేణైవ ॥ 

తధాచోక్టం eo PONG) రాచామే దితి ॥ (అనగా - సము(ద్ర ఉదకము 
ఉప్పునీటితో కూడినది. కనుక అట్టి సము(ద్రజభముతో ఆచమనము చేయరాదు. వేరే 
జలముతో ఆచమనము చేయవలెనని చెప్పబడినది.) త(తైవాచమన యోగ్యస్థలాని : 


శ్లో RO చ ప్రభాసే చ గంగాసాగర సంగమే 1 జగన్నాథే రామసేతావబ్బా 
వాచమునం చరేత్‌ ॥ (అనగా - గోకర్లక్షేత్రమునందు, (ప్రభాసక్షేత్రమునందు, 
గంగాసాగర సంగమ స్థలమునందు, జగన్నాథ క్షేత్రమునందు, సేతువుయందు 
సము(ద్రజలముతో ఆచమనము చేయవచ్చును.) 


39 నిత్యకర్మ-పూజా ప్రకాశిక 


ieee ఏవంగుణ విశిష్ట HBO sop Sos ముహూర్తే శ్రిపరమేశ్వర 
ముద్దిశ్య శ్రీపరమేశ్యర ప్రీత్యర్థం | సంధుస్నాన మహం కరిష్నే ॥ ఇతి 
SOS (అని సంకల్పము చేయవలెను.) 
hl కేతవే రామచందద్రస్య మోక్షమార్గెకహతవే 

సీతాయా మూనసాంభోజ భానవే och నమః ॥ 
శ్లో! యానికానిచ పాపాని ............... రక్ష రక్ష జనార్హన ॥ 

ఇతి ఆత్మప్రదక్షిణ త్రయం కృత్వా ॥ (పై శ్లోకములను పఠించుచు 
ముమ్మారు ఆత్మ(ప్రదక్షిణము చేయవలెను.) 
(మం[త్రః-1) | 

సముద్రాయ వయునాయ hotirwo పతయే నమః । నదీనాగ్‌ం సర్వాసాం 
పిత్రే జాహుతా విశ్వకర్నణే Deja హోల.. మర్త్యగ్‌ం హవిః ॥ (ఇతి నమస్కృత్య 
(అని సము(ద్రునకు నమస్కరింపవలెను.) 

రత్నహరీతక సహితాని యజ్ఞోపవీతాని సింధౌ ప్రక్షిప్య ॥ (రత్నహరీతక 
ఫలసహితములగు ME MISSION సము(ద్రమునందు సమర్సింపవలెను.) 
a పప్పలాదాత్సముత్సన్నే కృతే | లోకభయంకరే ! 

పాషాణం తే నమయాదత్త మాహారార్థం ప్రకల్స్యతామ్‌ T 

ఇతి పాషాణం సింధౌ Ass - ప్రార్థయతే ॥ (అని పాషాణమును 
సము(ద్రమునందు DESO, దిగువ విధముగా ఫ్రార్థింపవలయును.) 
శో విశ్వాచి చ ఘృతాచి చ DSHS విశాంపతే | 

సాన్నిధ్యం కురు మే దేవ సాగరే లవణాంభసి ॥1 
Fu త్రితత్వాత్మక మీశానం నమో విష్ణుముమాపతిమ్‌ । 

నాన్నిధ్యం కురు మే SS పాగరే లవణాంభసి ॥ 2 


1. పూర్తి శ్లోకపాఠమును పుట సంఖ్య 356లో చూడుము. 


సముద్రస్నాన విధి 83 


Gn నమస్తే విశ్వగుస్తాయ నమో విష్ణురపాంపతే | 
నమో జలధిరూపాయ నదీనాం పతయే నమః 1 3 
ఇతి నమస్కృత్య (అని ధ్రార్థనపూర్వకముగా నమస్కరింపవలెను.) 
న్లో సనుస్త జగదాధార! శంఖచక్ర గదాధర! । 
దేవ! దేహి మమానుజ్ఞాం తన OSI ase ॥ 
ఇత్యనుజ్ఞాం స్వీకృత్య ॥ (అని స్నానము చేయుటకై వినయముతో 
సముద్రుని అనుమతిని స్వీకరింపవలెను.) 
(మం|త్రః-2) 
whys) యోని ర్రనిలశ్చ దేహో OSs థవా మృత్యురమృతస్యనాభిః | 


ఎతచ్చుభం పాండవసత్యవాక్యం Harve వగాహేత పతిం నదీనామ్‌ il 
(అని పఠించి) 
తతః స్నాత్వా ॥ అనంతరము న్నానము చేసి, 
“ఆపోహిష్టామయోభువ” - ఇతి తిస్ఫధిః, “హిరణ్యవర్గా” ఇతి 
చతస్పభి:” పవమానస్సువర్ణన” - ఇత్వేతే నానువాకేన చ స్నాయాత్‌ uw” 
(అనగా - “ఆపోహిష్టా” అను (3) మం(త్రములచేతను, “హిరణ్యవర్ణా” అను 
(4) మం(త్రములచేతను, “పవమానస్సువర్ణన” అను అనువాకముచేతను 
స్నానము చేయవలయును.) 
ఆచమ్య | ప్రాణానాయమ్య I (స్ట శ్రత్యాచమనము చేసి ప్రాణాయామమును 
చేయవలెను.) 
వివంగుణ ....... ప్రీత్యర్థం సింధుస్నానాంగ అర్హ్య(ప్రదానం కరిష్యే I 
(అని సంకల్పించి) 


mmm 

1. ఈ మంత్రములు అన్నియును న్నానప్రకరణమున పూర్తిపాఠము ఇచ్చియుండుటవలన 
ఇచట కేవలము ఉటంకింపబడినది. పూర్తిపాఠమునకై పుట సంఖ్య 65, 66లను 
చూడుము. 


84 నిత్యకర్మ-పూజా (ప్రకాశిక 
=H సర్వరత్నోద్భ వ! శ్రీమన్‌! సర్వరత్సకరోయ తః | 

సర్వరత్న ప్రదాతస్థ్యం గృహాణార్హ్యం నుహోదరే ॥ 

ఇత్యర్భ్యం దత్వా 1 (అని OBS OG A సము(ద్రునకు అర్థ్యము 
నీయవలెను.) 

ఉదకాంతరేణాచమ్య | ప్రాణానాయమ్య 1" (అని వేరేనీటిత్తో 
ఆచమనము చేసి ప్రాణాయామము చేయవలెను.) ఏవంగుణ .... ప్రీత్యర్థం 
సింధుస్నానాంగ. పిప్పలాది తర్పణం కరిష్యే ॥ (అని సంకల్పించి, 
తూర్పుముఖముగా ఉండి, దేవతీర్ణముద్యారా సవ్యముతో దేవతర్సణ రీతిగా 
తర్పణము చేయవలెను.) | | 
“i పిప్పలాదం వికణ్వం చ కృతాంతం జీవనే(కే)శ్వరమ్‌ | 

వసిష్టం వామదేవం చ పరాశరమనమసాంపతిమ్‌ ॥ 1 
Su TO So నారదం చైవ PONTO BBS Si 

నలం నీలం గవాక్షం చ గవయం గంధమాదనమ్‌ ॥ 2 
ou జాంబవంతం హనూమంతం సు(గీవం చాంగదం SE i 

మైందం చ ద్వివిదం బైన వృషభం శరభం తధా ॥3 
ou రామం చ లక్ష్మణం చైవ సీతాం చైవ యశస్వినీమ్‌ | 

NTO స్తు SS) Bo aout) జలమధే విశేషతః ॥ 4 
Th ఆ(బ్రహ్మస్తంబపర్యంతం యత్కించిత్‌ సచరాచరమ్‌ | 

మయా SES తోయేన తృషప్తిమేవాభిగచ్చతు ॥ 5 


తరణ నిధానము 
1. ఏప్పలాదం తర్పయామి 5. వసిష్ట్థం తర్శ్భయామి 
2. వికణ్యం తర్పయామి 6. వామదేవం తర్భయామి 
3 కృతాంతం తర్భయామి 7. పరాశరం HO) Arad 
4 


జీవనే(కే)శ్య్వరం తర్పయామి 8, అపాంపతిం తర్పయామి 


1, దేవతర్భణవిధానమును పుటసంఖ్య 134, 287నందు చూడుము. 


సముద్రస్నాన వి 
స్నాన విధి a. 


g, md So తర్పయామి 19. సుగ్రీవం తర్పయామి 
10. నారదం SB) rab 20. అంగదం తర్పయామి 
11. వాలఖిల్యాన్‌ తర్పయామి 21. మైందం తర్పయామి 
12. నలం తర్పయామి 22. ద్వొవిదం తర్పయామి 
13. నీలం తర్పయామి 23. వృషభం తర్పయామి 
14. గవాక్షం తర్భయాబు 24. శరభం తర్పయామి 
15. గవయం తర్పయామి 25. రామం తర్పయామి 


16. గంధమాదనం తర్పయామి 26. లక్ష్మణం తర్పయామి 
17. జాంబవంతం తర్పయామి 27. సీతాం తర్పయామి 
18. హనూమంతం తర్భయామి 28. యశస్వినిం తర్పయామి 


ఇతి Sosy ॥ అని ఒక్కొక్కరికి రెండేసిమార్లు తర్పణము 


చేయవలయును.) 

Fu ఆ బ్రహ్మస్తంబపర్యంతం యత్కించిత్‌ సచరాచరమ్‌ | 
వయా దత్తేన తోయేన _తృషప్తిమేవాభిగచ్చతు ॥ 
ఇత్యంజలిం దద్యాత్‌ ] 
స్నానానంతరం “శు భ్రవ స్ర్రపరిధానవిధిః" స్నాన GSH ద్రష్టవ్యః ॥ 

యధాశక్తి గోదానాదికం బాహ్మణాయ దద్యాత్‌ ॥ (స్నానము చేసిన పిమ్మట 

శుభ్రవస్రమును ధరింపవలయును. ఈ DBI గురించి పుటసంఖ్య 97లో 
చూడవచ్చును. అనంతరము యథాశక్తి గోదానాదికము (బ్రాహ్మణునకు 


ఈయవలయును.) 
1 ae సముద్రస్నాన Gs ti 


@ 0 « 
49 49 Wy 


